“గోపాల రత్నాకరం" 


సంకలనం.గోవింద.శ్రి జగన్నాథ సాయి రామ 
శర్మ.స్మార్త జ్యోతిష పండితులు. 


తనూ భావం. 


: శ్లో.... సౌమ్య స్వామి యు తెక్షితం శుభకరం తదృవసా ఖ్య ప్రదం. షష్ట ద్వాదశ 
రంధ్ర నాథ సహితం క్రురైశ్చ నష్టప్రదం...నిచేవా రిపురంద్రం రిప్ప సద నేష్వ స్తంగతో 
వా యదా.. దౌర్భ ల్యం త్వధ చో చ్చా మిత్ర గృహాగః ఖే టొ బలం ప్రాప్ను యా.... 


లగ్నము ను తాను స్థానం అందురు... తను స్థానమున శుభ గ్రహము లున్నను..శుభ గ్రహములు ఆ 
భావాధి పతిని చూచినను. ఆ భావాది పతి అందు ఉన్నను తను స్థానము శుభప్రదం అయినది అని 
తలేంచవలేను...లగ్నము న 6.8.12 స్థాన ధి పతులు ఉన్నను..వారు లగ్నము ను చూచినను భావము 
బలహీన మైనది అగును..భావాధీ పతి నీచ యందు న్నను .6.8.12 స్థానము లనున్నాను.అస్తంగతుడు 
అయినను... బలహీను డని తలంచవలేను.భావా ధి పతి యుచ్చ యందు గాని మిత్ర క్షేత్రమును గాని 
యున్న యెడల బలవంతుడు అని తలంపవలేను..6.8.12 అధిపతి లలో ఎవ్వరూ ఆ లగ్నానికి ఆశుభు లో 
గమనింప వలెను... లగ్నాధిపతి మిత్రులు ఎవ్వరో మిత్ర క్షేత్రాలు ఏమిటో గమనిం ప వలెను.. 


ధనభావం: 


క్లో.. నేత్రే శ స్త నునాయ కేన సహిత శ్చంద్రా న్వి తో దుస్థలే ..నేత్రఘ్న స్త 
నునాయకేనా సహితో వామాక్షి హదుః స్థలే లగ్న శే సధ నేశ్వ రేశ నియుతే 
జాత్యంధ కోదుః స్థలే..రిప్పే భానుసుతో క్షిహ నిగది తో వామాక్షీ హా భూసుతః ... 


“లగ్న ద్వితి యాధి పతులు చంద్రుని తో గలసి 6.8.12 స్థానముల నున్న యెడల జాతకునికి కండ్లు 
పోవును..(ఇక్కడ ద్వితి యాది పతి గాని చంద్రుడు గాని ఆసుభూ డై బలవంతుడు గా వుండు నని 
గ్రహించాలి..) లగ్న ద్వితి యాది పతులు 6.8.12 స్థానముల యందున్నను చంద్రుని తో జెరకునా యెడల 
నెడ మ కన్ను గ్రుడ్డి డి అగును.(.ఇక్కడ దీతి యాది పతి పాపి యై బలంగా ఉండునని గ్రహించాలి) లగ్న 
ద్వితీ యాది పతులు శని తో గలసినను శని తో చూడబడి నను జాతకుడు జాత్యందుడు అగును.శని ద్వాదశ 
ము నున్న నెడ మ కన్ను పోవును .(ఇక్కడ శని లగ్నానికి అసుభుడూ అని గ్రహించాలి.) .కుజుడు ద్వాదశ 
ము నున్న నెడమ కన్ను పోవును.(ఇక్కడ. కుజుడు అశుభూ డు లగ్నానికి అని గ్రహించవలెను...) 


తృతీయభావం: 


శ్లో... గ్రీ వాస్తెః ఫణి భూమి జధ్వ జసితై స్ఫూరాగ్ర ణి ర్ఫూ తలే..చంద్రా దిత్య భుదైః 
స్క తీయ కలితై ర్భిత శ్చలు బ్‌ బోభ వేత్‌' .దుశ్చిత్క స్థితి శాలినా రవి సుతానా 
ంద్రపూజ్యేనచ . ఫె దౌదా రసు కీర్తి బుద్ది కలితోజాతో బలిష్టె: ఖమైః .. 


తృతీయ మున కుజ రాహు కేతు శుక్రులు న్న జాతకుడు శూరుండు గును.(ఇక్కడ కుజుడు గాని శుక్రుడు 
గాని ఆ లగ్నానికి శుభులు అని గ్రహించ వలెను.) . రవి బుధ చంద్రులు న్న జాతకుడు పిరికి వాడు లోభి 
అగును.(ఇక్కడ రవి గాని చంద్రుడు.గాని బుధుడు గాని ఆ లగ్నానికి ఆశుభూ లని గ్రహించాలి..)..3 వ 
ఇంట గురువు లేదా శని వును యెడల చా దార్యాది కములు గలుగును. (ఇక్కడ గురువు గాని శని గాని 
శుభులు అయినప్పుడే సట అని గ్రహించాలి ఏదైనా ఆ లగ్నానికి శుభులు తృతీయ మున బలంగా 
వుండటం ముం ధనము. సోదర బలం దైర్య ( సాహసాలు మొన్నగు శుభములు కలుగును 


చతుర్ణభావం: 


శ్లో..... లగ్నే శే యది వాహనే తద ధిపే లగ్నే ధ వా సంస్థి తే..ప్రోక్తం వాహన 
ముత్తమం కవి గురూ తద్వచ్చతుర్ధస్థి తౌ..జామిత్రే గురుసో మ నంద న 
సుతాయ ద్వాహ నేశే క్షితౌ జాతో భాగ్య యుతో శ్వదంతి రధవా హాందో ఛి 


కాయాం సుఖీి.. 


. లగ్నా ధి పతి చతుర్ధము నందు చతు ర్థా ధి పతి లగ్నము నందు యున్న జాతకుడు వాహన యోగము 
గలుగును...(చతు ర్లా ధి పతి సుభూడై లగ్నము నందు) గురు శుక్రులు 4 వ ఇంట నున్నను.7 ఇంట బుధ 
గురు శుక్ర లలో నొకరైన ను నుండి వాహనా ధి పతి చే చూడబడిన ఎడల నను వాహన యోగం 
గలుగును..(ఆ లగ్నానికి సుభులై బుధ.గురు శుక్రులు.) చతుర్ధ ము నందు శుభ గ్రహము వుండుట 
చూచుట పూర్వ జన్మ సుకృతం సకల వస్తు సముదాయము లు బందు మిత్ర సకల సౌక్యములు 
కలుగును..చతుర్ధ ము చతు ర్దా ధి పతి..శుక్రుడు.శుక్ర క్షేత్రాలు శుభమ్‌ గా నున్న సంపూర్ణ వాహన 
యోగం..చతుర్ధ ము చతు ర్థా ధి పతి గురువు. స్‌ క్షేత్రాలు శుభమ్‌ గా వున్న సంపూర్ణ గృహ యోగం 
కలిగించును.. 


పంచమభావం: 


క్లో... ద్వారేశే వ్యయ షష్ట మృత్యు కలితే శత్రు గ్ర హాః పారు యో ర్యం ధ్యా యోగ 
ముసంతి పంచమ ప తౌ నెత్రా ధిపె వా తథా. పుత్రే శే రిపు శొత్రు నీచ గృహ గే దర్మే 
చ పాప గ్ర హఃపుత్రో నాస్తి నుతే శ్వరే బలయుతే స్రా వాఖ్య దోషో భవేత్‌. 


2.5.7 స్థానము ల అధిపతులు 6.8.12 స్థానము ల యందు వుండి.వారికి రు పార్వ మున పాపులున్న 
యెడల జాత కున కు సంతతి యుండదు.. పంచమాధిపతి శత్రు నీచ క్షేత్రము లయందు వుండిన... నవమ 
ము న పాప గ్రహము గాని పాపులు గాని యున్న జాతకుడు కి సంతతి యుండదు. పంచమాధిపతి 
క్రురులతో గలసి యున్న జాతకుడు భార్య కు గర్భ స్రావం గలుగును. స్త్రీ జాతకం న పంచమం పంచమాధిపతి 
బావున్నా సంతానం కలుగును.పురుష జాతకం న సప్తమ అష్టమము లు బావున్నా సంతానం కలుగును. 
ఎదెనా సంతానం కొరకు పంచమం పంచమాధిపతి .. పంచమ ము కి చాలా ప్రాముఖ్యత గలదు ఎందుకంటే 
జ్ఞాన స్థానము విద్యా స్థానము అని కూడా అందురు కొందరు విద్యా స్థానము 4 అందురు కానీ పంచమము 

విద్యా జ్ఞాన స్థానము..చతుర్ధము bras కిపాప స్థానం అగును కానీ పంచమం అన్ని లగ్న లకు 


శుభ ్ధ నం గమనించ వలను. . 


శ్లో. రాహౌ షష్ట గతే తు సర్పజ భయం మందే జ్వరై స్తస్కరై ర్భొ మే చాసనజా రు 
జ శృశిని చే ద్దం డో జలే పాతతః జీవే దీర్ణ రుజో బుదే తు వికృతిశ్చిత్త శ్య పిత్తో 
ద్భవా. శుక్ర దారకలి శ్చ తుంగ సహితే నాధే తు తత్‌ జ్ఞాతి భిః. 


షష్ట ము న రాహువు వున్న సర్ప గండం గలుగును.(కేతు దశ తరవాత రాహువు బలవంతుడు లేదా ఆ 
లగ్నానికి అసుభూలు కలయిక వలన కావచ్చు)..శని యున్న జ్వర పీడిత దేహుండు గును.(ఇక్కడ శని 
అసుభూ డై నప్పుడు..) కుజుడు 6 ఇంట నున్న మూల వ్యాధి గలుగును.(ఇక్కడ కుజుడు అశు భుడై 
నప్పుడు )గురువు 6 వ ఇంట వున్న దీర్హ రోగి అగును..( అశు భూడైన) బుధుడు న్న పైత్య రోగములు 
గలవాడు అగును.. (అశు డైన) శుక్రుడు న భార్య తో కలహించు వాడు అగును.శత్రు ్ధ న ధి పతి యుచ్చ 
యందు న్న జ్జా తి వృద్ది కలుగును..6 వస్థానము న బలంగా శుభ శుభ గ్రహములు న్న శత్రువు లే 
లేకుండా చేయును..రోగం (డాక్టర్‌.) రుణం (వడ్డీ వ్యాపారం) ద్వారా ధనము ఇప్పించును..రోగానికి లొంగని 

దేహము కరీగించును.. . 


సప్తమ భావం 


: క్లో... కళ త్ర గతే భూమి సుతే చరా హౌ బ్రష్టో భవే దన్య కుల ప్రవే శాత్‌.గుర్విందు 
దృష్టీ తు భవే ద్విసుద్ది ర్యో గే సదాచార తో హి జాతః 


“సప్తమంలో కుజ రాహు వులు న్న జాతకుడు ఇతర కులము వారితో సంపర్కం గలిగి జాతి బ్రష్టు డగును. 
కుజుడు అ శు భూడై యున్నప్పుడు ) సప్తమ ము న కుజ రాహు లుండి గురుని చేతను చంద్రుని చేతను 

దృష్టి కలిగిన జాతి బ్రష్టుడుయి ప్రాయశ్చిత్త దికములు శుద్దుడు అగును..(ఇక్కడ గురు చంద్రులు శుభులు 

అయినప్పుడు) గురు చంద్రులు సుభూలై సప్తమ మందు గాని నవమ మందు గాని యున్న జాతకడు 

ఆచార వంతుడు అగును..సప్తమ ము మే సత్‌ కళత్ర సంతోషం మృష్టాన్న భోజనం సప్తమ ము ఆహార విహార 
వ్యవహార స్థానం ఇక్కడ బలంగా శుభ గ్రహము వున్న సత్‌ కళత్ర ము కలుగును విందు వినోదాలు పాల్గొని 
కోరుకున్న విహార యాత్రలు చేయించు ను..ఇహ పర సౌక్య ము లు అన్ని కల్లించును...సప్తమ అష్టమ ము 
లలో ఒక్కటైన శుభ గ్రహము లేని వారికి ఇహ పర సౌ ఖ్యము లు సున్నా అగును..సారము లేని సంసారం 

మగును.. 


అష్టమ భావం 


: శ్లో.. క్రూరే రిప్పాష్టమ స్తై వ్యధ శని ని ధనేసా సపా పౌ చ దృష్టో..చే ద్వారి ణ్య 
శుభే బలేన రహిత లగ్నాధి పో వాల్పకం . నిర్వీ ర్యో తనుమధ్య పీ బలఖ'గౌ లగ్నే 
పివా సప్తమీ .చాల్పాయు ర్ల దితం పురాణము నిభీ రా తకే. 


..(లగ్నానికి) పాప గ్రహములు 12.8 స్థానముల నున్నను.అష్టమాధి పతి శని తో గలసి పాపుల చే దిలకింప 
బడినను. లగ్నాధిపతి బలవర్జితడు యుండి చతుర్ధము నకును. లగ్నాధిపతి కిని శుభ గ్రహ సంపర్కం లేని 
యెడల. లగ్నా ష్ట మాధిపతు లు బలహీను లై యున్నను .పాపులు లగ్న సప్తమ ముల నున్నను 
జాతకుడు కొద్ది కాలమే జీవించు వాడు అగును..ఆయుస్సు అష్టమ ము అష్టమాది పతి అయుః కారకుడు 
అనుసరించి చేతిలో వున్నది..లగ్నం లో శుభ గ్రహము వున్న అష్టమ ము లో అశుభ గ్రహము 
ఏమిచేయజలడు లగ్నం లో శుభ గ్రహ దశ అయిన తర్వాత అష్టమ ము లో పాప గ్రహము 
చంపును...అష్టమ స్థానము విజయ స్థానము అని కూడా అంటారు అక్కడ బలంగా శుభ గ్రహము వున్న 
పరాభవ ము లు.స్తీ దుఖం. కలహములు..అంగ హీనత.శత్రు భితి ఒకరిచే మోస పోవుట.ఒక రిచే చంప 
బడుట. పాప బితి కలుగుట..మృత్యు భయము లేకుండుట...సురత సుఖం మహనందనం గా 
అనుభవించుట..కారాగార ప్రాప్తి కలుగదు..ప్రతిభ ప్రతిజ్ఞ గలుగును..కళత్ర సంతోషం కలుగును..పాప 
గ్రహము లు న్న ఇందుకు వ్యతి రిక్తంగా జరుగును.... 


నవమ భావం 


శ్లో. ధర్మే శే స్వగృహో చ్చ కర్మ సహి తే సంపూర్ణ భాగ్యం భవేత్‌. లగ్నే చా వ 
బందు మిత్ర సుతభే తైశ్వర్యం మర్థం స్మృతం.లాభే సప్త మభే ర్థ భేచ సహ 
భాగ్యం తుపాదాంసకం. త్వన్య త్రాష్టమ భాగ్య తుల్య ముదితం జాతస్య యద్యు 
జ్యుతే. .. 


భాగ్యాధిపతి స్వా క్షేత్రం మున గాని యుచ్చ యందుగాని దశమ ము న గాని యున్న జాతకుడు మిక్కిలి 
భాగ్య వంతుడు. నవమాధి పతి లగ్నం నందు చతుర్ధ పంచమ ములందు నున్నను.భాగ్యాధిపతి మిత్ర 
క్షేత్రము లందు గాని నున్న జాతకుడు భాగ్య వంతుడు..నవమాధి పతి ద్వితీయ తృతీయ సప్తమ లాభం 
నందు గాని యున్న ఎడల పాతిక భాగ్యం గలవాడు అగును.భాగ్యాధిపతి 6.8.12 స్థానము లనున్నను.శత్రు 
క్షేత్రము లందు న్నను.నీచ గతుండు అయినను.జాతకుడు భాగ్యం స్వల్ప భాగ్యం అగును....నవమ ము 
స్థానము నందు శుభ గ్రహ ము నున్న..దానం ధర్మం .తీర్థ యాత్రలు.తపస్సు.చిత్త శుద్ధితో చేయును.దైవ 
భక్తి కలుగును.గురు భక్తి కలుగును.ధ్యాన యోగం లభ్యమగును. భాగ్యం నిలువు చేయును.సజ్ఞన 
సహావాసం.శుభ కార్యాలు చేయుట. పాల్గొ నుట.వైదికం సదాచారం నియమం .నిష్టయజ్ఞ యాగాది 
క్రతువులు చేయించి పుణ్యము సంపాదించి పెట్టేను. ధర్మా దాయములు లభించును. ధర్మ మార్గంలో జీవితం 
నడువును.. అశుభ గ్రహము లున్న ఇందుకు వ్యతి రిక్తం మగును... 


దశమ భావం. 


శ్లో... కర్మే శే ఫణి సమ్యు క్తే కర్మ భ్రష్టో భవిష్య తి .కేంద్ర కో నొచ్చ కళితే స్వక్షే త్రే పి 
చకర్మటః. 


రాజ్యాధి పతి రాహువు తో కలిసిన జాతకుడు కర్మ లేని వాడు అగును.దశమాధి పతి (శుభుడై) కేంద్ర కొ 
ణము లందు గాని యున్న యెడల జాతకుడు మంచి కర్మ డగును.. దశమ ము నందు ఒక శుభ గ్రహము 
వున్న వృత్తి ఉద్యోగ వ్యాపార కీర్తి ప్రతిష్ట లకు గలిగించును.పాలన శక్తి.ప్రజా (ప్రభుత్వ) రాజ సన్మానము లు 
పొందును..నిగ్రహనుగ్రహ శక్తి కలుగును.సకల సంపదలు దిన దిన అభివృద్ది చెంది ను..జీవనం ముకు ఏ 
లోటు లేక జీవితం చక్కగా సాగిపోవును.. అశుభ గ్రహము లున్న ఇందుకు వ్యతి రిక్తము అగును... 


ఏకాదశభావం 


క్లో. సూర్యే లాభ గతే ధనం పితృ కృతం చంద్రే తు మాతు ర్దనం.. భౌ మే బ్రాత్రు 
ధనం బుధె నిగదితం మాతా మహాదేర్ష నం.జివే పుత్ర ధనం సితేతు సుద 
తిమూ ల ర్థ్ధనం. భాస్క రా బృత్యాదే గ్థన మామ సం తి ఖచ ర స్యోకైస్తు వి 
ర్యాదిభిః... 


.లాభమునరవి యున్న పితృ ధనము..చంద్రుడు న్న మాతృ ధనము.కుజుడు న్న సోదరుల 
ధనము.బుధుడు న్న మాతా మహర్దితం మును.గురుడు న్న పుత్రార్థిత ధనము.శని యున్న సేవకుల 
ధనము.శుక్రుడు న్న భార్య ధనము.జాతకునికి లభించును..ఇక్కడ ఆ గ్రహము లు ఆ లగ్నానికి శుభులు 
అయి నప్పుడే వారి వలన ధనము లభించును ఆసుభులైన ధనము పోవును అని గ్రహించాలి... 


ద్వాదశభావం 


క్లో .. కూరేవ్యయే శే వ్యయ గేచ పా నీ.చారిగే కూర యుతే చ దృష్టీ. అసద్వ్య 
యః క్రూర గునో మనుష్యో దారి ద్య మాప్పో తి జనైర్విధం. 


. ద్వాదశా ధి పతి క్రురు గ్రహమైన ను.(అసుభూడైన).ద్వాదశ ము న పాపులు ఉన్నను.12 
స్థానాధిపతి.(ఆసుభుడైన) నీచ యందు గాని శత్రు క్షేత్రము ల యందు గాని క్రురులు తో గలసి యున్నను 
జాతకుడు దురా్య్యయం చేయువాడు అగును..ద్వాదశ స్థానము న శుభ గ్రహము లున్న.దుర్వ్యాయ 
దుర్వినియోగం దురుపయోగ ము లు కాకుండా సద్వాయ సద్వినియోగ సదుపా యోగములు 
కలిగించును..కష్టము లేని చావు సిద్దింప ESP Ne లున్న ఇందుకు వ్యతి రీక్తం మగును... 


శ్లో..ఇత్తం ద్వాదశ భా వామాం సామాన్య ఫలం మీరితం గోపాల దైవ జ్ఞా నేదం 
గోపాల స్తెన తుష్యతు.. 


గోపాల దైవజ్ఞ నిచే రచించ బడిన గోపాల రత్నా కరమున ద్వాదశ భావ ఫలములు ను సామాన్య ముగా జే 
ప్పబడేను.ఇద్దాని వలన గోపాల దేవుడు సంతుష్టి నొందు గాక.. 


